ATBIN 
ఆంధ్రజ్యోతి 


విద్య భారతీయీకరణ ఎలా? 


జ విద్యా రంగాన్ని భారతీయీకరణ చేసుకోవాలి. 
ఈ విషయమై మరో అభిప్రాయానికి తావులేదు. 
అయితే మనం అడగవలసిన అసలు ప్రశ్న (ఇదే 
ఎవరూ అడగని ప్రశ్న సుమా) ఆ భారతీయీకరణ ఏ 
విధంగా జరగాలి? వలసపాలకులు ప్రవేశపెట్టిన విద్యకు భార 
తీయ మెరుగులు పెట్టుకోవడమేనా? లేక దాని రూపం, 
సారాన్ని మౌలికంగా మార్చివేసుకోవడమా? ఏది ఏమైనా వర్త 
మాన సందర్భం, అవసరాలను సంపూర్ణంగా పరిగణనలోకి 
తీసుకోవడంతో పాటు మన అనూచాన జ్ఞాన సంప్రదాయా 
లకు ఆ ప్రక్రియ ప్రాధాన్యమివ్వాల్సిన అవసరమున్నది. 
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఇటీవల 
హరిద్వార్‌లో ఒక విద్వత్‌ సభలో ప్రసంగిస్తూ ఈ అంశంపై చర్చను పరి 
గొల్పారు. మన విద్య 'భారతీయోకరణో అవ్వాలని వాదిస్తూ, అందుకు 
మనం థామస్‌ బాబింగ్లన్‌ మెకాలే వారసత్వాన్ని అధిగమించి మన 
మూలాల్లోకి వెళ్లవలసిన “అవసరముందని ఆయన  ఉద్దాటించారు. మన 
సంస్కృతి విశిష్టతలపై అవగాహన పెంపొందించుకుని, 'ఆత్మనూన్యతా 
భావాన్ని' విడనాడి, మన మాతృభాషల వికాసానికి అంకితమవ్వాలని 
వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దీనిని ఎవరైనా విద్య 'కాషాయీకరణ' 
అని ఆరోపిస్తే?! అసలు 'విద్యను కాషాయీకరిస్తే తప్పే 
మిటి?' అని సంభావ్య విమర్శను ఉపరాష్ట్రపతి 


జ యోగేంద్ర యాదవ్‌ 


ఉండదు! ఈ పరిస్థితినే నేను ఒకప్పుడు బధిరుల 
సంవాదంగా అభివర్డించేను. 

విద్య భారతీయీకరణ విషయంలో ప్రాబల్య దృక్పథాన్ని 
ప్రోత్యహించేది సాధారణంగా బీజేపీ-రాష్ట్రీయ స్వయంసేవక్‌ 
సంఘ్‌ వారేనని చెప్పవచ్చు. భారతీయీకరణ విషయంలో 
ఈ దృక్పథాన్ని పాకశాస్త్ర పరిభాషలో 'తడ్కా' దృక్కోణంగా 
పేర్కొనవచ్చు. చ్‌ లన్‌ వారసత్వంగా వచ్చిన 
విద్యా విధానాన్ని సమూలంగా మార్చివేయాలని ఈ 
దృకృథం కోరదు. భారతీయతా మెరుగులను అద్దుతుంది. 
మరింత స్పష్టంగా చెప్పాలంటే వలసపాలనాయుగ విద్య 
అనే వంటకానికి మన సంప్రదాయ తాళింపులు వేసి భార 
తీయ సుగంధాన్ని సమకూర్చడం. ఈ దృక్పథం ప్రకారం విద్యా విధాన 
పత్రాలలో పురాతన భారతీయ విద్యా సంప్రదాయాల ప్రస్తావన 
ఉంటుంది. 'గురుశిష్య పరంపర మహత్వాన్ని ఘనంగా ఆమంత్రిస్తుంది. 
దానితో పాటు భారత్‌ మాత్రమే 'జగత్‌ గురు' అనే భావన గురించి మహా 
ఆడంబరపూర్వకంగా చాటుతుంది. జాతీయ విద్యా విధానం-2020 ప్రధా 
నంగా ఈ దృక్పథాన్నే అనుసరించింది పాఠ్య ప్రణాళికల్లో నైతిక విద్య 
పేరిట హిందూ మత గ్రంథాల నుంచి ఉటంకింపులు బహుళంగా 


ప్రశ్నించారు. మీడియా ఈ ప్రశ్నకే ప్రాధాన్యమిచ్చి, 
భారతీయీకరణ గురించిన ఆయన ప్రధాన వాదనను 
పట్టించుకోలేదు! 

మరో రెండు ఇటీవలి పరిణామాలు విద్య భారతీ 
యీకరణ అంశం ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పాయి. పాఠ 
శాల పాఠ్య ప్రణాళికలో భగవద్గీత బోధనను భాగం 
చేయనున్నట్టు గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. భగ 
వద్గీతపై సుప్రసిద్ద వ్యాఖ్యానాలను చదవడంతో పాటు 
గీతా శ్లోకాలను వల్లె వేయడాన్ని బాలలకు నేర్చ 
నున్నారు. మరే ఇతర మత గ్రంథాలను పాఠశాల 


“విముక్తి కలిగించేదే విద్య" అని “విష్ణు పురాణం' 
నిర్వచించింది. విద్య భారతీయీకరణ అనేది 
మన భవిష్యత్తును అజ్ఞానం, ఆత్మన్యూనత, మత 
సంకుచితత్వం అనే బందీభానాల్లో ఉంచడానికా 
లేక ఆక్రమణదారులు, బిచ్చగాళ్లు, బానిసల వలే 
కాకుండా జ్ఞాన కడలిని స్వేచ్చగా 
మథించేందుకా? మరి మనమెందుకు విద్య 


పాఠ్య ప్రణాళికలో చేర్చనున్నట్టు గుజరాత్‌ ప్రభుత్వ 
ఉత్తరువు ప్రస్తావించలేదు. 

రాజ్యసభలో ఇటీవల బీజేపీ సిద్ధాంతకర్త రాకేష్‌ 
సిన్హా ప్రవేశపెట్టిన ఒక (పైవేట్‌ సభ్యుని తీర్మానంపై చర్చ జరిగింది. పురా 
తన భారతీయ జ్ఞాన దారం పునరుజ్జీవింప చేసేందుకూ రాష్ట్ర 
జిల్లా స్థాయిలలో" పరిశోధనా కేంద్రాలను నెలకొల్పాలని సిన్హా తీర్మానం 
ప్రతిపాదీంచింది. భారతీయులు తమ సొంత జ్ఞాన సంప్రదాయాలకు 
దూరం కావడానికి మెకాలే బాధ్యుడని సిన్హా గట్టిగా అభిప్రాయపడ్డారు. 

నిజానికి ఈ రెండూ పరిణామాలకూ. ప్రతిస్పందన చెప్పుకోదగిన 
విధంగా రాలేదు. దేనిపైనా ఎలాంటి వివాదమూ చెలరేగలేదు. అయితే 
వచ్చిన ప్రతిస్పందనలు ఊహించిన విధంగానే ఉన్నాయి. గుజరాత్‌ 
ప్రభుత్వ ఉత్తర్వు, అధికరణ 28 కింద దేశ పౌరులకు లభించిన మత 
స్వాతంత్ర్య హక్కును ఉల్లంఘించడమేనన్న విమర్శ వచ్చింది. ఇందులో 
సహేతుకత లేకపోలేదు. అలాగే 'భారతీయీకరణ'నూ, 'కాషాయీకరణ'నూ 
ఏకం చేయడంపై విమర్శలు వచ్చాయి. పురాతన భారతీయ జ్ఞాన సంప్ర 
దాయాలకు సంబంధించిన అభ్యర్థన కేవలం బ్రాహ్మణ విద్వత్‌ సంప్రదా 
యాలను ప్రోత్సహించడానికే కాదా అని కొంతమంది ప్రశ్నించారు. 

విద్య భారతీయీకరణపై చర్చలు అలా ప్రారంభమై ఇలా ముగుస్తు 
న్నాయి. ఎవరో ఒకరు ఒక అపరిపక్వ ప్రతిపాదన చేస్తారు. దానిపై పెద్ద 
ఎత్తునే చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు సారహీనమైనవని చెప్పక 
తప్పదు. మరి అవి పౌర అవగాహన నిశితమయ్యేందుకు ఎలా తోడ్పడు 
తాయి? ప్రశంసలు వర్షిస్తాయి. అయితే అదే తీరులో పరిహాసాలూ ఎదుర 
వుతాయి. అప్పుడప్పుడూ పాఠ్య ప్రణాళికల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు 
చేయడం కద్దు. వాటిని ఆహ్వానించేవారూ, వ్యతిరేకించేవారూ ఆవేశాలకు 
లోనుకావడం. కద్దు. సైద్ధాంతిక సమరాలు “భ్రీముంగా జరుగుతాయి. 
అయితే ఆ వాగ్యుద్దాల “ప్రభావం బోధన, అభ్యసనంపై ఏ మాత్రం 


భారతీయీకరణను కోరుకుంటున్నాం? 


ఉంటాయి. ఇతర మత సంబంధిత, సాంస్కృతిక సంప్రదాయాలను ఉద్దేశ 
పూర్వకంగా వదిలివేయడం జరుగుతుంది, అంతిమంగా ఇది లౌకికవాదం 
వెర్సెస్‌ మత సంబంధ హక్కుల గురించిన చర్చగా పరిణమిస్తుంది. గుజ 
రాత్‌ ప్రభుత్వం కూడా తన ఉత్తర్వు ద్వారా ఇదే సాధించింది. 

ఈ దృక్పథం విద్య భారతీయీకరణ విషయాన్ని ఒక అల్ప లేదా 
అప్రధాన అంశంగా చేసింది. మరి దాన్ని నిర్వంద్వంగా తిరస్కరిస్తున్నా 
రంటే ఆశ్చర్యమేముంది? అధునాతన వైజ్ఞానిక సత్యాలు పురాతన 
శాస్త్రగ్రంథాలలో ఉన్నాయని ఘంటాపథంగా చెప్పడం విదూషకత్వం 
కాకపోవచ్చునేమో గానీ అది నేటి యువ తరాన్ని పూర్తిగా తప్పుదోవ 
పట్టించడమే. పురాతన గతంలో అతి నవ్య వర్తమానాన్ని చూడడాన్ని 
చరిత్రకారులు అంగీకరించడం లేదు. అటువంటి ప్రయత్నాన్ని ఒట్టి 
జిమ్మిక్‌గా విద్యావేత్తలు ఖండిస్తున్నారు. యావత్‌ దేశ జనాభాపై హీందూ 
మతగ్రంథాలను రుద్దడం సబబు కాదని లౌకికవాదులు స్పష్టం 
చేస్తున్నారు. కేవలం బ్రాహ్మణీయ జ్ఞాన రూపాలకు ప్రాధాన్యమిచ్చి, 
ఇతరత్రా లభ్యమవుతున్న జ్ఞాన వనరులను ఉపేక్షించడం పట్ల సామాజిక 
న్యాయసాధనా కార్యకర్తలు తీవ్ర ఆక్షేపణలు తెలుపుతున్నారు. విద్యా 
రంగానికి సంబంధించిన ప్రముఖులు సంప్రదాయ భారతీయ జ్ఞాన వన 
రులను అంగీకరిస్తున్నప్పటికీ వారు వాస్తవానికి ఆధునిక పాశ్చాత్య 
విద్యను, దాని సకల అవలక్షణాలతో ప్రోత్సహిస్తున్నారు. 

ఇది ఒక విద్యా బోధనాశాస్త్రపరమైన విపత్తు, సాంస్కృతిక విషాదం, ఒక 
జాతీయ అవమానం. మహాత్మాగాంధీ సుప్రసిద్ధ మాటలను మనం ఈ 
సందర్భంగా గుర్తుచేసుకుని తీరాలి. 'అన్ని దేశాల, సకల సంస్కృతుల 
పవనాలు వీలైనంత స్వేచ్చగా నా గృహంలోకి రావాలని నేను కోరుకుంటు 


న్నాను. అయితే అవి నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేసేందుకు నేను 
అంగీకరించను' అని గాంధీజీ అన్నారు. అయితే ఈ మాటల వెన్వెంటనే 
ఆయన విస్పష్టంగా ఒక వ్యాఖ్య చేశారు: 'ఇతర ప్రజల గృహాలలో ఒక 
ఆక్రమణదారుగా, ఒక బిచ్చగాడుగా, ఒక బానిసగా నివసించేందుకు నేను 
తిరస్కరిస్తున్నాను'. ఈ వ్యాఖ్యను మనం అరుదుగా మాత్రమే గుర్తు చేసు 
కోవడం చాలా శోచనీయం. వర్తమాన భారతదేశంలో ఆధునిక విద్యగా 
పరిగణన పొందుతున్న దానికి ఆ వ్యాఖ్య ఒక కచ్చితమైన స్పృత్యంజలి 
కాగలదు. పాశ్చాత్య జ్ఞాన మందిరంలో ఆక్రమణదారులుగా, బిచ్చగాళ్లుగా, 
బానిసలుగా బతికేందుకే ఆ 'ఆధునిక విద్య' మనకు శిక్షణనిస్తోంది! 

విద్య భారతీయీకరణ గురించి కొత్త దృక్కోణంతో ఆలోచించవలసిన 
అవసరమున్నది. ఈ ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ఆచార్‌ లేదా మురబ్బా 
దృక్పథంగా పేర్కొనవచ్చు. తడ్కా పద్ధతిలో వంటకం సిద్ధమైన తరువాత 
తాళింపులు వేస్తాం. అయితే ఆచార్‌ అంటే ఊరగాయ పద్ధతి. ఇది అసలు 
పదార్గాన్ని మెల్లగా ఒక రుచికర భక్ష్యంగా మార్చివేస్తుంది. విద్య విష 
యంలో కూడా ఇటువంటి పద్దతి మనకు అవసరం. అసలు విషయ 
సామగ్రి పాశ్చాత్య ప్రపంచం లేదా భారత్‌ లేదా మరే దేశం నుంచైనా 
రావచ్చు. భారతీయీకరణ అంటే జాతీయ సరిహద్దుల ప్రాతిపదికన జ్ఞాన 
వనరును వదిలివేయడం కానేకాదు. అయితే ఆ పదార్థం మన భారతీయ 
సందర్భంలో మిళితమైపోవాలి. మన వర్తమాన అవస 
రాలకు ప్రతిస్పందించాలి. మన మేధా సంప్రదాయా 
లను మిళితం చేసుకునే విధంగా ఉండాలి. ఈ 
ప్రక్రియ మెల్లగా, అయితే ప్రగాఢంగా, సారవంతంగా 
జరుగుతుంది. ఈ ప్రత్యామ్నాయ దృకృథం ఫలప్రద 
మవ్వాలంటే కొన్ని విధానపరమైన చర్యలు అనివా 
ర్యంగా తీసుకోవాలి. అవేమిటో చూద్దాం. 

తొలుత భాషాపరమైన విచక్షణ “ప్రశ్నించేందుకు, 
ఆంగ్ల మాధ్యమం పేరిట సాగుతున్న విద్యాబోధన 
ఆటవికతను నిలిపివేసేందుకు రాజకీయ దైర్య సాహ 
సాలు చూపాలి. విద్యావేత్తలు, భాషాకోవిదులు, మేధా 
వికాస మనోవైజ్ఞానికులు నొక్కి చెపుతున్నట్టుగా 
ఆంగ్లంతో సహా పలు భాషలను నేర్పుతూ బోధన 
అంతా మాతృభాషలోనే జరిగే విధంగా చూడాలి. 
రెండోది- పనిచేస్తూ నేర్చుకోవడం అనేది భారతీయీక 
రణలో ప్రధానాంశంగా ఉండి తీరాలి. పాఠ్య ప్రణాళికలో భౌతికశ్రమకు 
స్థానం కల్పించాలి. చేతి పనులు, హస్తకళలు నేర్పడం ద్వారా శ్రమ గౌర 
వాన్ని చిన్నతనం నుంచే బాలబాలికలకు నేర్పాలి. మన సంప్రదాయ విద్యా 
పద్దతుల అవరోధాలను అధిగమించేందుకు ఇది తప్పనిసరి. మూడోది 
-మౌలిక విజ్ఞానశాస్త్రాలు, సాంకేతిక విజ్ఞానంతో సహా అన్ని విద్యా విభాగా 
లలోనూ బోధన, అభ్యసనం అనేవి భారతీయ సందర్భానికి అనుగుణంగా 
ఉండి తీరాలి. నాలుగు- మన విద్యార్థులు మన సొంత మేధా సంప్రదా 
యాలు, మన కావ్యాలు, ఇతిహాసాలు, ఆచరణాత్మక విజ్ఞానాలను విస్మరిం 
చకుండా చూడాలి. వ్యవసాయం, జౌళి ఉత్పత్తులు, వాస్తు కళ వైద్యం 
మొదలైన రంగాలలో మన దేశంలో అపారంగా సంచితమై ఉన్న జ్ఞాన 
నిధులను వారు గుర్తించి తీరేలా శ్రద్ధ చూపవలసిన అవసరమున్నది. 
అంతిమంగా విద్య భారతీయీకరణ అనేది మన యువతరానికి భారత 
రాజ్యాంగ విలువలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా ఉండి తీరాలి. 
మన “జాతీయోద్యమ మహోన్నత సైద్ధాంతిక సాఫల్యమే భారత రాజ్యాం 
గమన్న సత్యాన్ని వారికి బాగా ఎరుకపరచాలి. 'స 'విద్య యా విమ్మక్తే' 
(విముక్తి కలిగించేదే విద్య) అని విద్యను 'విష్ణు పురాణం' నిర్వచించింది. 
విద్యను భారతీయీకరణ చేయాలని వాదించే వారికి ఇప్పుడొక ప్రశ్న : 
భారతీయీకరణ అనేది మన భవిష్యత్తును అజ్ఞానం, ఆత్మన్యూనత, మత 
సంకుచితత్వం అనే బందీఖానాల్లో ఉంచడానికా లేక ఆక్రమణదారులు, 
బిచ్చగాళ్లు, బానిసల వలే కాకుండా జ్ఞాన కడలిని స్వేచ్చగా మధించేందుకే 
విద్య భారతీయీకరణను కోరుకుంటున్నామా? 


(వ్యాసకర్త 'స్వరాజ్‌ ఇండియా' అధ్యక్షుడు) 


Date : 01/04/2022 EditionName : Guntur PageNo : 4 


6/18/22, 2:43 PM 


భారతీయ కరణం అంకే కాషా యీకరణం కాదు...ఆం(ధ జ్యోతి ఎడిట్‌ పేజీ శుక్రవారం 17 06 2022 - Yahoo Mail 


భారతీయ కరణం అంకే కాషా యీకరణం కాదు...ఆం(ధ్ర జ్యోతి ఎడిట్‌ పేజీ శుక్రవారం 1 


7 06 2022 


@ CSHN Murthy <cshnmurthy@yahoo.co.in> 


To: copparapu murthy <cshnmurthy@yahoo.co.in>, 


Professor Dr C. S. గే. N. Murthy <cshnmurthy@gmail.com> 


(ALBIN 
ఆంధ్రజ్యోతి 


వాస్తవాలనే న్యూస్‌ [యు అలఆగ| అలకా! మానవా? భవిష్యత్తువ అతి ముఖ్యమైన 
విషయాలను చర్చించే డిజిటల్‌ టౌన్‌ స్క్వేర్‌ 


)ది, న్యూస్‌ ఛానెల్స్‌ 


సి వ్యాపింపచేస్తున్నాయని ఆరోపిస్తున్నవారు, నూషర్‌ 
ప్రధాన' వ్యక్తులు కాదనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు 
త్వం 'పేర్కొన్నట్టుగా వారు 'అప్రధాన' శక్తులా? కానే 
కార పార్టీ ప్రధాన రాజకీయ (స్రవంతికి నూపుర్‌ శర్మ 
లు. అయినా మోదీ సర్కార్‌ వారిని అలా అభివర్షించ 
"త్యం మినహా మరేమీకాదు. నూపుర్‌ అనాలోచితంగా 
చర్చ వాదోపవాదాల వేడిలో చేసి ఉండవచ్చు. అయితే 
ముస్తీం వ్యతిరేక భావాలు, అభిప్రాయాలు సంఘ్‌ 
సాలను ప్రతిబింబించడం లేదా? ఇప్పుడు వారందరూ 
*పుగా నూపర్‌ వ్యక్తీకరించిన తీరులోనే వ్యక్తీ కరించడం 
౫, ముఖ్యంగా చెందినవారు ఉద్రేక జనిత 
కడం 2014 నుంచి గణనీయంగా పెరిగిపోయిందని 


స్థావనలో 
' ప్రశంనించారు: 
తెందుకు, న్వయంగా 


* కారణం అడిగినప్పుడు 
' సంకల్పించుకొని వచ్చారో 
గరం తీసుకోలేరని చెప్పారు. 
చెప్పగానే ఆతడు చెక్‌ బుక్‌ 
ఆ వ్యా నుంచి అంత 
1 

యన హిందూ విశ్వవిద్యా 
'నికి ఇష్టపడని ఒక నవాబు 
| పరిస్థితులలోనూ వెనక్కు 
కదా! ఆయన వెంటనే తన 
3రగు చాచి పట్టుకుని 
) ఏమి వేసినా సరే, అదే 
తాను” అని అన్నారు. నవా 
కోపం వచ్చి తన బూటు 
న చెరగులో వేశాడు. మాల 
గౌరవభావంతో ఆ దానం 
నా నవాబుగారు దయతో 
Pనంగా ఇచ్చారని, దాన్ని 
; వేలం వేయడం జరుగు 
2 పత్రికల్లో ప్రకటన 
* విషయం తెలిసి నవాబు 
స్లపడి తగినంత డబ్బు ఇచ్చి 
న్నాడు. 

వ్యాపారంలో చాలా నష్టం 
పొందడానికి, సలహా తీను 
ద్దకు వచ్చాడు. మాలవీయ 
హీ విశ్వవిద్యాలయం కోసం 
డి” అని అన్నారు. విని ఆ 
మాలవీయ ముఖంలోకి 
'రం మొత్తం పాడై పోయి 
ఉండింది కాబట్టి. కానీ 
నాలవీయ “మీరు సలహా 
"ను అంగీకరించరెందుకు?” 
)ంటనే ఐదు లక్షలకు చెక్కు 
౩ విషయం వార్తా పత్రికల్లో 
తి ఎంతగానో పెరిగిపోయి 
౦ది'. 


అని కదా. చాలా ఘనమైన మాటలు సుమా! అయితే వాక్‌ స్వాతంత్ర్యం 
పేరిట తరచు విద్వేష ప్రసంగాలు అడ్డు ఆదుపులేకుండా సాగే ఒక భయ 
విహ్వల ప్రదేశపు వాస్తవ స్థితిని గురించి తప్పుడు భావాన్ని కల్పిస్తున్న వర్ణన 
అది. నేడు చాలా న్యూస్‌ చానెల్స్‌ ట్విట్టర్‌ ట్రెండ్స్‌ను అనుసరిస్తున్నాయి. వాటి 
ప్రైమ్‌టైమ్‌ ఎజెండాను డిజిటల్‌ జగత్తులోని కోలాహలమే నిర్దేశిస్తోంది. లేని 
విచారకరమైన విషయమేమిటంటే ఈ ప్రజావరణంలో, సువ్యవస్థిత రాజ 
కీయ పోకిరీ సైన్యాలతో సహా ప్రతి ఒక్కరూ ఎంతసేపూ దౌర్జన్యాలకు పాల్ప 
డుతూనే ఉంటారు మరి అన్నదాత ఆత్మహత్యల కంటే వారణాసి జ్ఞానవాపి 
మసీదులో కనిపించిందని చెబుతున్నది శివలింగమా లేక నీటిని విరజిమ్మే 
యంత్రమా అన్న చర్చే ప్రాధాన్యం పొందడంలో ఆశ్చర్యమేముంది? 


(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 


రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం 


హామీల సాధనకు సువర్ణావకాశం! 


రాష్ట్ర విభజనలో అన్ని విధాల నష్టం జరిగిన నేపథ్యంలో, హామీల సాధనకు రాజీ 
చేస్తామని ఎన్నికల ముందు జగన్‌ మోహన్‌ రెడ్డి తన పాదయాత్రలో 
చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నందున 
ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. అయినా కేంద్రు "తీసుకువస్తున్న బిల్లులకు పూర్తి 


సహకారం అందిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని వ్యతిరేకిస్తే హామీలన్నీ సాధించ 
వచ్చని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సూచన చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఇదే 
కోరుకుంటున్నారు. సీఎం ఈ విషయంలో వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రయోజ 
నాలను కాపాడాలి ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. 


- కంభంపాటి కోటేశ్వర రావు 


'భారతీయకరణ అంటే “కాషాయీకరణ కాదు! 


విద్యా విధానాన్ని 'భారతీయకరణం' చేయా 
లన్నది భారతీయ జనతాపార్టీ నుంచో, ఉప 
రాష్ట్రపతి వెంకయ్యనా యుడి నుంచో వచ్చిన 
ఆలోచన కాదు, గత రెండు దశాబ్దాలుగా అనేకమంది విద్యా 
వేత్తలు భారతీయ విద్యా విధానంలోని ఈ లోపాన్ని గమని 
స్తూనే ఉన్నారు. ప్రశ్నిస్తూనే ఉన్నారు. దురదృష్టవశాత్తు చాలా 
మందికి మన విద్యను 'భారతీయకరణం' చేయటం అంటే 
'కాషాయీకరణం'గా ఎందుకు స్పురిస్తుందో అర్థం కాదు. 
నిజానికి ఏ రాజకీయ పార్టీ పిలుపుతోనూ నినాదాలతోనూ 
సంబంధం లేకుండా భారతీయ విద్యను 'అపాశ్చాత్యీకరణ' 
(డ-వెస్ట్‌రనైజ్‌) చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సైన్సు, 
టెక్నాలజీ రంగాల్లో కన్నా సాంఘిక, సామాజిక, సాహిత్య, 
వ్యాపార, ఆర్థిక రంగాల్లో ఈ 'అపాశ్చాత్యీకరణం' తక్షణమే 
చేపట్టాలి. 
ప్రపంచంలోని అత్యధిక జనాభాగల దేశాల్లో భారతదేశం 
రెండవది అనేక వైవిధ్యాలకు, బాషలకు, సంస్కృతులకు 
నిలయమైన దేశం. అపార ప్రకృతి సంపద కలిగిన ఉపఖండం. 


అందులో భారతదేశమూ ఉంది. భారతీయ భాషలు, 
సంస్కృతులు, నాగరికత, ఆహారపు అలవాట్లు, కళలు ఇలా 
పలు రంగాలపై వారు ఈ 'ఓరియంటల్‌ స్టడీస్‌ డిపార్టు 
మెంటులో అధ్యయనం చేసేవారు. మన దేశం బానిసత్వంలో 
ఉన్నప్పుడూ, ఆ తర్వాత కూడా ఆ దేశాలకు ఇక్కడి నుంచి 
వెళ్ళినవారు ఈ యూనివర్సిటీల్లోని ఈ శాఖల్లోనే శిక్షణ పొంది 
భారతదేశానికి తిరిగి వచ్చేవారు. అనేక భారతీయ, ప్రాచ్య 
దేశాల పాశ్చాత్య నాగరికతలో ఆవిష్కారమైన 
సామాజిక సిద్ధాంతాలతో పరిశీలించి ఆ పరిశీలనల ఆధారంగా 
మన దేశ వైవిధ్యాలను, సంస్కృతులను, సాహిత్యాన్ని, కళలను 
విమర్శించేవారు ఒక్కోసారి ఈ విమర్శలు ఎంతో వక్రీకరణకు 
దారితీసేవి. అయినా మన భారతీయ విశ్వవిద్యాలయాల్లోని 
ఆచార్యులు, అధ్యాపకులు పిల్లలకు అవే బోధించేవారు. 
ఎడ్వర్డ్‌ సయీద్‌ 'ఓరియంటలిజమ్‌' గ్రంథం అనేకమంది 
పాశ్చాత్య ప్రొఫెసర్‌లను ఆలోచింపచేసింది “ఎంత మాత్రం 
సంబంధంలేని నాగరికతల నుంచి ఉద్భవించిన సామాజిక 
సిద్దాంతాలు మరో దేశానికి ఎలా వర్తిస్తాయి?" అని ఆలోచించ 


భారతదేశం కంటే తక్కువ ప్రదే 


శాన్ని, జనాభాను కలిగిన యూరప్‌ 
దేశాలు గత శతాబ్దంలో అనేక 
సామాజిక, సాంఘిక, సాహిత్య 
సిద్దాంతాలను వెలువరించాయి. 
ప్రస్తుతం ఆ పాశ్చాత్య సిద్దాంతాలనే 
నేటికీ భారతీయ కాలేజీల్లోనూ, 
విశ్వవిద్యాలయాల్లోనూ పిల్లలకు 
బోధిస్తున్నారు నిజానికి ఈ 
సామాజిక సిద్దాంతాలు ఏవీ 


ఎడ్వర్డ్‌ సయీద్‌ 'ఓరియంటలిజమ్‌' అనేకమంది 
పాశ్చాత్య ప్రోఫెసర్‌లను ఆలోచింపచేసింది. 
ఎంత మాత్రం సంబంధంలేని నాగరికతల నుంచి 
ఉద్భవించిన సామాజిక సిద్ధాంతాలు మరో దేశానికి 
ఎలా వర్తిస్తాయి? అని ఆలోచించడమే కాక, తమ 
“యూరో సెంట్రిక్‌' పరిశోధనల్లో తీవ్ర లోపాలున్నట్లు 
వారు గుర్తించటం మొదలుపెట్టారు. భారతదేశ విశ్వ 


భారతీయ సంస్కృతిలోని వైరుధ్యా విద్యాలయాల్లోని ఆచార్యులు మాత్రం ప్రపంచం అంతా 
లకు, వైవిధ్యాలకు, సంస్కృతులకు వస్తున్న ఈ మార్పును గమనించలేక పోతున్నారు. 


వర్తించేవి కావు. అయినప్పటికీ 


పాశ్చాత్య సిద్దాంతాలపైన, పాశ్ళాత్య సామాజికవేత్తలపైన 
వల్లమాలిన అభిమానం ఒలకబోసే మన ప్రొఫెసర్లు తమ 
విద్యార్థులకు వాటినే బోధించి వాళ్ళను స్వతంత్రంగా 
ఆలోచించలేని నిస్సహయన్థితికి నెట్టి వేస్తున్నారు. నిజంగానే 
ఇంత వైవిధ్యం ఉన్న మన సంస్కృతి నుంచి ఎటువంటి 
సాంఘిక, సామాజిక సీద్ధాంతాలు రాలేదా, రావా? 
అమెరికాకు చెందిన ఎడ్వర్డ్‌ సయీద్‌ అక్కడి కొలంబియా 
యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఒక అద్భుత 
పరిశోధనా గ్రంధాన్ని 1978లో వెలికితెచ్చారు. దాని పేరు 
'ఓరియంటలిజమ్‌' యూరప్‌, పశ్చిమ దేశాలు తమను తాము 
నాగరికులమని భావిస్తూ, పారిశ్రామికంగా శాస్త్రీయంగా 
ఎంతో పురోగమించామని అహంకరిస్తూ, తమను తాము 
“సబ్బెక్టులు'గా, తాము పాలించిన తూర్పు దేశాలను 
'ఆబ్బెక్టులు'గా అభివర్షించుకొంటూ, తూర్పు దేశాల సాహిత్యం, 
సంస్పృతి, భాషలు, నాగరికతపై అధ్యయానికి ప్రత్యేక డిపార్డు 
నివర్శిటీల్లో నెలకొల్పడం గురించిన 


సాగారు. అంతేగాదు, తమ 'యూరో సెంట్రిక్‌ పద్ధతిలోనూ, 
పరిశోధనల్లోనూ తీవ్ర లోపాలున్నట్లు గుర్తించటం మొదలు 
పెట్టారు. అదే సమయంలో ధామస్‌ ఖున్‌ అనే మరో 
అమెరికన్‌ శాస్త్రవేత్త 'వెస్టన్‌ సైంటిసిజమ్‌' అనే పాశ్చాత్య 
అహంభావాలను దెబ్బతీస్తూ 'స్ట్రక్చర్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రివల్యూ 
షన్స్‌' అనే అద్భుత ey గ్రంథాన్ని 1962లో అవిష్క 
రించారు. దీనివలన "సైంటినిజమ్‌' అనే దాని పరిమితులు 
పాళ్ళాత్య శాస్త్రవేత్తలకు బాగా అవగాహన ఆయ్యాయి. అంటే 
పాశ్చాత్య శాస్త్రీయ ఆవిష్కరణలు అన్నీ విశ్వజనీయం కావు. 
విజ్ఞాన శాస్త్రపరిశోధనలు అన్నీ సరళరేఖలో వెళ్ళవు, సర్వ 
కాలీనం అంతకంటే కావు ఈ గ్రంథాల వల్ల ఆనేక మంది 
శాస్త్రవేత్తలు పాశ్చాత్య శాస్త్ర పరిశోధనల్లోని 'శాస్త్రీయత' 
పరిమితులను గుర్తించారు. సైన్సు రంగం కంటే ముఖ్యంగా 
సామాజిక, సాంఘిక, రాజకీయ, సాహిత్య, ఆర్థిక రంగాల్లో ఈ 
పరిమితులు ఎక్కువ. 

ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన జేమ్స్‌ కుర్రాన్‌, పార్క్‌ 
మ్యూలింగ్‌లు 2000 సంవత్సరంలో అపాశ్చాత్యీకరణపై తొలి 


పుస్తకాన్ని ప్రతురించారు ఈ 'డి-వెస్టనైజేషన్‌' ద్వారానే విద్య 

అంతర్జాతీయంగా పరిణమిస్తుంది అన్న భావన చాలామంది 
పాశ్చాత్య ఆచార్యులలో, విశ్వవిద్యాలయాల్లో వ్యక్తమయింది. 
సరిగ్గా ఇదే సమయంలో చైనా, హాంగ్‌కాంగ్‌, జపాన్‌, గల్ఫ్‌ 
దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు 
'అపాశ్చాత్యీకరణ'పై పరిశోధనలను ముమ్మరం చేశాయి. 
2012లో శాంతావేణుగోపాలనాయర్‌ ది గేజ్‌ ఆఫ్‌ ది వెస్ట్‌ 
అండ్‌ ప్రేమింగ్స్‌ ఆఫ్‌ ది ఈన్స్‌' అనే పుస్తకాన్ని వెలువరించింది. 
ఇందులో 'ఓరియంటలిజమ్‌' అసలు ఎలా ఉండాలో, దాన్ని 
పాశ్చాత్య దేశాలు ఎలా మార్చాయో ఎడ్వర్డ్‌ సయీద్‌ను 
ఉటంకిస్తూ ప్రముఖుల వ్యాసాలు పొందుపరచటమేగాక, 
భారతీయమైన ఎన్ని విశేషాలు భారతీయ సంస్కృతినుంచే 
ఎలా వివరించాలో పొందుపరచింది. నిజానికి నూటికి 0-80 
శాతం యూరప్‌, అమెరికా దేశాల సంస్కృతి ఒకే రీతిగా 
ఉంటుంది. వాటిని 'హోమోజినియస్‌' సొసైటీస్‌ ఆని అంటారు. 
కాని భారతదేశంలో ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య సంస్కృతి 
చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి భిన్న సంస్పృతి కలిగిన 
సమాజాలను “హెటిరోజినన్‌' 
సొసైటీలు అంటారు. అలాంట 
ప్పుడు యూరప్‌ దేశాలు సామా 
జిక, సాంఘిక సిద్ధాంతాలను భార 
తదేశానికి వర్తిస్తూ పరిశోధనలు, 
విద్యా బోధనలు చేయటం 


విద్యలకు, బోధనలకు 'భారతీయకరణ' అవసరం అని చెప్పవ 
లసి వస్తుంది. నిజానికి భారతీయ సంస్కృతి, సాహిత్యం, నాగ 
రికతల నుంచి మనం పరిశోధనకు తీసుకోదగ్గ అంశాలు ఎన్నో 
ఉన్నాయి. 'పంచతంత్రం' కథల్లోనే మన ఆధునిక సమాజానికి 
అన్వయించగల అనేక అంశాలు ఉన్నాయి. సామాజిక, 
సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య రంగాలలో పరిశోధనలకు 
ఆయా దేశాల జానపద, సాహిత్య ఇతిహాసిక కథలు, ఆ 
దేశాల్లో జరిగిన విప్లవాలు, తిరుగుబాట్లు, ఇలా ఏవైనా 
మూలపదార్థాలు కావచ్చును. మన దేశంలో గూడ అపారమైన 
సంస్కృతులు, కళలు, నాగరికతలు, విష్తవాలు, విప్లవ సిద్ధాం 
తాలు, సాహిత్యాలు, రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలు ఉన్నాయి. 
వాటిని కణ్గుగా శాస్త్రీయంగా శోధిస్తే అనేక ఆణీముత్యాల 
వంటి పరిశోధనలను వెలుగులోకి తేవచ్చు. ఆదే నిజమైన 
'భారతీయకరణ'-ఆలస్యంగానైనా ఇది ఎంత త్వరగా ప్రారంభ 
మైతే అంత మంచిది. 


* డా. కొప్పరపు నారాయణమూర్తి 


Date : 17/06/2022 EditionName : NTR VIJAYAWADA{NTR VIJAYAWADA MAIN) ౧286010 : 4 


Sent from Yahoo Mail on Android 


https://mail.yahoo.com/bifolders/1/messages/AMBUJqsyvFm-Yq1H_wFvMHaRHAY?.src=ym&reason=myc&folderType=INBOXA&offset=0&unbloc... 


Yahoo Mail/Inbox 


18 Jun at 9:05 am 


1/1 


